


తారా తోరణం 


డా॥ డి.యస్‌. గణపతిరావు 


తారా తోరణం 


రచన :డా.డి.యస్‌. గణపతి రావు 


సర్వ హక్కులు గ్రంథకర్తవి 


First Edition : 2021 


Dr. D.S. Ganapati Rao 

Flat No. 202, Vietla Vantage 
Pedawaltair Junction, 

Vijaya Nagar Palace Layout 
VISAKHAPATNAM - AP - 530 017 
Cell : 98491 29917 

e-mail : drdsganapatirao@gmail.com 


E-book is prepared by 

K. Prakash, 

Cell : 9652275487 

e-mail : kpkonathalaprakash@gmail.com 


వెల: అమూల్యము 


విషయసూచిక 
1. పెద్ద పండుగ బేతవోలు రామ(బ్రహ్మం................. 4 
2. చుక్కల పందిరి డా॥ సూర్య గణపతిరావు .............. 10 


3. తారాతోరణం ౨౨౨౨ ౦౦౦లలలంలలలం లలల 12 


పెద్దపండుగ 
గురువుగారూ! నమస్కారమండీ! చాలా కాలంగా అడగాలి 
అనుకుంటున్నాను. అసలు ఈ కవిత్వం అంటే ఏటండి? 
ఏం నాయనా!కవిత్వం రాసేద్దామనుకుంటున్నావా? అలా! 
అదేటో తెలిస్తే రాసేద్దారనేనండి మరి! 
శుభం! రాద్దువుగాని. కూచో చెబుతా. 
ఆయ! 


ఇప్పుడు మనం లోకంలో ఎన్నెన్నో చూస్తుంటామా? వాటిని 
ఒకదానితో ఒకటి పోల్చి చెప్పడమే కవిత్వమంటేను. 


అంత సుళువా అండీ! రోజూ తొంభై చూస్తుంటామండి. 
వాటిలో దేన్ని దేనితోనని పోలుస్తామండి? 


అదేమరి. దేన్ని దేనితో పోల్పాలో బుర్రకి తట్టడమే తెలివి. 
దీన్నే స్ఫురణ - ప్రతిభ అన్నారు. 

మనం మాట్లాడుకునేటప్పుడు ఈ పోలికలు తెగ 
దొర్లిపోతుంటాయి కదండీ! 


అవునయ్యా అందుకే అందరూ కవులే. కాకపోతే ఆ 
పోల్చడంలో కొత్తదనం ఉండాలి. కాసింత చమత్మారం ఉండాలి. 
దాన్ని కాగితం మీద పెట్టగలగాలి. 


మాట్లాడటమంటే - మాట్లాడేస్తామండి. దాన్ని కాగితంమీద 
పెట్టాలంటే భాష ఉందొద్దూ! అది మాకు ఎక్కడిదండి బాబూ?! 


ఫరవాలేదు. నీకు వచ్చిన భాషలో నువ్వు కాగితంమీద 
పెట్టవచ్చు. కాకపోతే దానికి కాసింత అభ్యాసం అంటే ప్రాక్టీసు 
ఉండాలి. దీనికి తోడు కాస్త చక్కటి భాషకూడా నేర్చుకున్నావనుకో 
ఇంకా బాగుంటుంది. బంగారానికి తావి అబ్బినట్టె కదా! 


అదిగో కవిత్వం పలికేశారు!! 


అవును, ఇది కవిత్వమే, కాకపోతే అందరూ చెప్పే పోలికే 
కాబట్టి దీనికి అంత విలువ లేదు. కొత్తగా చెబితే ఆ మజా 
వేరు. విన్నవారికీ చదివినవారికీ - ఇవన్నీ మనం రోజూ చూస్తూనే 
ఉన్నామే, కానీ ఈ పోలిక మనకు తట్టలేదే? బలే బాగుందే 


అనిపించాలి. 


అవునుగదండి మరి. అందరూ అన్నట్లే మనమూ అంటే 
ఎలాగ? ఆడు ఈణ్ని సితగ్గొట్టాడు - అంటానికి, పనసపొట్టు 
గొట్టాడు - అనాలి. అంతే గదండి! 


హాహాహా!! అవును అంతే! సుబ్బారావ్‌! నువ్వు కవివయ్యా!! 
నిజంగా కవివి. ఇప్పుడూ ఆకాశంలో నక్షత్రాలున్నాయా? వాటిని 
మనం ప్రతిరాత్రీ చూస్తున్నామా? వాటిని ఒక వంద కొత్తవాటితో 
పోల్చి ఒక డాక్టరుగారు ఒక శతకం రాసేశారు. 


డాక్టరుగారు?! 

ఊం! అవును డాక్టరుగారే. 

వంద?! 

ఆం. ఇంకా మాట్లాడితే నూటవది. ఇదిగో, అదే 
చూస్తున్నాను. 

అయితే మంచి టయానికే వచ్చాను. ఏదీ మచ్చుకి ఒకటి 
వినిపించండి. 

అలా అడిగావు. బావుంది విను - 

చదల వీధిని జాబిల్లి చట్టుపైని 

రిచ్చ మచ్చెన భిక్లువర్న్షీయసికిని 

బాటసారులు విసిరన పైసలట్లు 

కమ్ము కున్నవి తారలాకాశమందు - 06 

పద్యమండీ! అయ్య బాబోయ్‌! మాకెక్కడ లొంగుతుంది! 
పరిచిన మురికి గుడ్డమీదకి పైసలిసిరినట్టున్నాయన్నారా చుక్కలు? 
నిజలమేనండీ! అలానే కనపడద్దిసుమా! 

ఈ డాక్టరుగారు చాలాకాలంగా చాలా కావ్యాలు రాశారు. 


రాస్తున్నారు కనుక తేటగీతులూ, ఆటవెలదులూ, ముత్యాల 
సరాలూ కూర్చి ఈ శతకం చేశారు. పద్యకావ్యాలు బాగా 


చదివారు కనుక పాండిత్యం అబ్బింది. శ్రీశ్రీలాంటి ఆధునికుల్నీ 
అధ్యయనం చేశారు గనక భిక్షువర్నీయసి (110) అనగలిగారు. 
ఇంతటి కృషి చేస్తే మిష్టర్‌ సుబ్బారావ్‌! నువ్వూ పద్యాలు 
రాయవచ్చు. అదేమీ బ్రహ్మవిద్యకాదు. ఆ కృషి మొదలుపెట్టు. 
ఈ లోగా నీకు చేతనైన భాషలో హాయిగా వాక్యాల్లో రాయి. 
దాన్ని వచనకవిత్వం అంటారు. దేని విలువ దానిది. 


అంతే కాదండీ! కానీ మీరన్నట్టు - అన్నీ చదవాలెండి! 
లేకపోతే మరి - పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తానన్నట్టవుద్ది. 
ఈ శతకమేదో బాగున్నట్టుందండి. మరికొన్ని వినిపించండి!! 


అబ్బో!! అన్నీ వినిపించాల్సినవే. శతకం ముద్రణపొంది 
వచ్చాక నీకో కాపీ ఇమ్మంటాను. చదువుకుందువుగాని. 


ఆరు ఇవ్వడం ఎందుకండీ! నేనే కొనుక్కుంటాను. మార్కెట్లో 
దొరుకుద్ది గదా! అదేదో తరవాత చూద్దాంలెండి. ముందు 
మరికాసిన్ని ఇనిపించండి. వినాలని మహా ఇదిగా ఉంది. 


సరు విను. పిల్లలు సుబ్బునీళ్ళు బుదగలు ఊదినట్టు, 
చంద్రుడు అనే పిడతకింద పప్పు అన్నట్టు, కొవ్వొత్తుల ప్రదర్శన 
అన్నట్టు, మధ్యతరగతి వాడు ధరించిన (చొక్కాలో) చిల్లుల బనీను 
అన్నట్టు, దీపావళినాడు భూచ(క్రం విరజిమ్మిన నిప్పు 
పువ్వులన్నట్టు, అద్ధం తుడవడానికి నీళ్లు చిలకరించినట్టు, 


చందమామకు దారి చూపించే ప్రహేళిక అన్నట్టు, ఎండబెట్టిన 
వడియాలన్నట్టు, నువ్వు అన్నావు చూడు పనసపొట్టు - చెక్కు 
తీసిన పనసకాయ, కల్లుకుండ, కార్తికదీపాలు, దివ్యపురుషుల 
ఆత్మలు, షాండిలీరు, స్టార్‌ హోటల్‌ స్వాగతం, ఛాదరు కవ్వాలి, 
టోపీ తీసి ప్రేయసికి పువ్వు ఇవ్వడం - ఇలా ఈ కవిగారు 
లోకంలో తాను చూసినదాన్నల్లా తారలకు చంద్రుడికీ వాటితో 
ఉన్న ఆకాశానికీ పోలుస్తూ చిట్టిచిట్టి చమత్మారాల పూల గుత్తులు 
పండించారు. పండించడం అంటే గర్తు వచ్చింది. బిందు 
సేద్యంకూడా వీరు ప్రస్తావించారు. 


ఏటండీ బాబూ! బబుల్‌వేండ్సూ షాండిలీర్లూ స్టార్‌ 
హోటల్స్‌ కూడానా? 


ఆహా! డాక్టరుగారు కన్నవీ విన్నవీ అన్నీ కవిత్వీకరించి 
పెట్టారు. కవిత్వీకరించడమంటే ఈ సందర్భంలో పోలిక 
చెప్పడమే. పోలిక చెప్పడమంటే అనుభూతి జోడించడమే. దానికి 
తగిన రూపం ఇవ్వడాన్నే అభివ్యక్తి అంటారు. అనుభవం - 
అనుభూతి - అభివ్యక్తి = కవిత్వం. ఇదే సూత్రం. అభివ్యక్తి 
అంటే తగిన భాష, తగిన ఛందస్సు. సుబ్బారావ్‌! నువ్వు అన్నట్టు 
- ఆధునికమైన పోలికలు కూర్చిన చోట ఆంగ్లంతో సహా ఆధునిక 
వదాలు ఉపయోగించారు. వుుగవూటవడలేదా. 
సాంప్రదాయికమైనవి ప్రస్తావించినప్పుడు ఆ భాషనే వాడారు. 


ఇదొక్కటి చూడు - 
ఆకసమ్ము తములపాకుపై రాసిన 
సున్నమనంగ నొప్పు చుక్కలెల్ల 
చందమామ వక్క చందమై తాంబూల 
చర్వణమున పండె సాంధ్యరసన - 43 


అద్భుతం! గురువుగారూ! మంచి కవినీ కవిత్వాన్నీ 
పరిచయం చేశారు. ధన్యవాదాలు. ఈ సంకురాతిరి నిజంగా 
నాకు పెద్ద పండగే!! సెలవు 


శార్వరి మీ 
సంకల Bere ఈసరి 


14-01-2021 


చుక్కల పందిరి 


చిన్నతనంలో వేసవి కాలంలో ఆరుబయట మంచాలు 
వేసుకుని పడుకునేవాళ్ళం. పైన నీలాకాశం. దాని నిండా 
నక్షత్రాలు. ఒక పక్కనుంచి వేపచెట్టు వీచే చల్లని గాలి. ఎంత 


అప్పుడే చిన్నన్నయ్య నక్షత్రాలను ఎలా గుర్తు పట్టాలో 
నేర్చించేవాడు. సప్తర్షి మండలం, అరుంధతి, (ధ్రువ నక్షత్రం, 


చూసి మురిసిపోయేవాళ్ళం. 
ఇంక చందమామ, వెన్నెల సరేసరి...... 


ఏ అర్థరాత్రో మెలకువ వస్తే ఆకాశం కేసి చుస్తే 
ఒక్కొక్కప్పుడు భయం కూడా వేసేది..... 


వాహ్‌, ఆ రోజులు తలుచుకుంటే.. ఎంతో ఆనందంగా 
ఉంటుంది. మళ్ళీ బాల్యం తిరిగివస్తే బాగుంటుందనిపిస్తుంది. 

అప్పుడప్పుడు ఈ తారల పైనా, ఆకాశం పైనా వ్రాసిన 
పద్యాలు ఒకచోట వ్రాస్తే పదిహేనో ఎన్నో అయ్యేయి. అప్పుడు 
వీటిపై ఒక శతకం చెయ్యాలనిపించింది. అప్పటికే చందమామ 
శతకం వ్రాసి ఉండడం వల్ల... వరవాలేదు శతసంఖ్య 
చేరవచ్చుననే ధైర్యం కలిగింది. అలా రూపు దిద్దుకున్నదిది. 


గారాడారానారాడారారాడారానానాగారాదాదా దానా దారా నానా డా॥ డి.యస్‌. గణపతిరావు 

అలా ఎప్పుడో వ్రాసిన దానిని పైకి తీసి వాట్సాప్‌ లో 
రోజూ ఒకటి చొప్పున షేర్‌ చేసాను. వాటిని రోజూ చదివి థ్రీ 
బేతవోలు వారు కామెంట్లు వ్రాయడమే కాదు. ఎప్పటిలాగే 
వాత్సల్యపూరితమైన ముందుమాట (పెద్దపండుగ) వ్రాసిచ్చారు. 
వారికి శతాధికమైన వందనాలు. 

రోజూ ఈ పద్యాలు చదివి భుజం తట్టిన పెద్దలూ, 
(శ్రేయోభిలాషులూ, మిత్రులూ అందరికీ కృతజ్ఞతలు. 

ఎప్పటిలాగే పుస్తకం చక్కగా డి. టి.పి చేసి ఇచ్చిన 
కొణతాల ప్రకాష్‌ గారికి కృతజ్ఞతలు. 

ఈ పుస్తకం కూడా ముద్రణ సంబంధమైన బాదరబందీ 


పెట్టుకోకుండా e-book గా అందరికీ అందుబాటులో 
ఉంచుతున్నాను. 


శార్వరి సంక్రాంతి భవదీయుడు 


14/01/2021 డా॥ సూర్య గణపతిరావు 


తారా తోరణం 
1. కంటీకెచ్చట దారమ్ము కానరాని 
తీరు తారల హారముల్‌ తీర్చిదిద్ది 
నింగి కెవ్వరు కట్టిరో నేర్చుతోడ 
నెవరి పుట్టిన రోజుకో యింత కూర్చు?! 


2. నింగి చీకటి గుహకప్పు నిండినట్లు 
తల్లకిందుల పక్షులై తారకాళి 
తపసు జేయుచు మితిలేని తపనతోడ 
వెలుగు లోకాల నందగ వైలు చుండె! 


3. నింగి పళ్ళిరమందున నిండునట్లు 
తారకా కోరకమ్ముల హారమల్లి 
వెలుగు వెన్నెల జలతారు వలువ కప్పి 
పగటి తొలిపూజకై సిద్ధపరచి రవరు?! 


4. నీలి నింగిసిరాబుడ్డి నిండ నిశి సి 
రాను రంగుచుక్కల పొడి రంగరించి 
పంచ వన్నెల రేపటి పటము గీయ 
తేట తెలిమబ్బుకుంచియ తీర్చిరవరు?! 


గారాడారానారారారారాడారానానాగారాదాదాదానానా దారా నాదా డా॥ డి.యస్‌. గణపతిరావు 


5. నిండు చీకటి నల్లని కుండ లోన 
వెలది వెన్నెలపాలను చిలికి వెన్న 
తీయగా సిద్ధపరచిన తీరు తోచు 
వెన్న తునకలై తారలు మిన్ను నిండి! 


6. చదల వీధిని జాబిల్లి చట్టు పైన 
రిచ్చ మచ్చైన భిక్షువర్షీయసికిని 
బాటసారులు విసిరిన పైసలట్లు 
కమ్ము కున్నవి తారలాకాశమందు ! 


7. నింగి యను నల్లరేగడి నేల పైన 
చక్కగా చుక్కవిత్తుల జల్లి రెవరు? 
మొలక లెత్తిన బంగారు వెలుగుపంట 
దండిగా మెండుగా పండి నిండె జగతి! 


8. నింగి నల్లకలువ నిగనిగారింపుకై 
చిలికి నటి చిన్ని జలకణముల 
© 
రీతి మెరయుచుండె రిక్కలాకాశాన 
మినుకు మినుకు మినుకు మినుకు మనుచు! 


9. పాలపుంత లోన పారు వెన్నెలగంగ 
తరగలందు దొరలి యరుగుదెంచు 
చున్న యట్టి చిన్న చిన్న గులకరాల 
రీతి దోచు నింగి రిక్కగములు! 


10. భముల పూలతెప్ప పరచినా రెవ్వరో 
కదులు చుండె నింగి నదమునందు 
చందమామ తల్పమందమ్ముగా దాని 
మధ్య లోన నెవరు మలచినారు?! 


11. నింగి గాజు గిన్నె నీలి నీటిని నింపి 
తేలునట్లు చుక్కపూలు వేసి 
మధ్యలోన చందమామ గులాబీని 
మోహరించి రెవరు మోహనముగ?! 


12. చలికి చల్లబడ్డ చదల సంద్రములోన 
చుక్క లాయె మంచు ముక్క లనగ 
వాని నడుమ కడకనూని చరించు జా 
విల్లి యొంటి నావ మల్లె తోచు! 


>> 


14. 


15. 


16. 


~~~ 


అారారారారాడారారారాడాడారారాడారారాడాడారాలాలా డా॥ డి.యస్‌. గణపతిరావు 


. లేట వెన్నెల సెలయేటి నీటి జాలు 


కదలి కరిమబ్బు శిలలను కదియునపుడు 
చిమ్మి చెల్లాచెదురులైన శీకరములు 
మింట ముసిరెను చుక్కలై మినుకుమనుచు! 


నింగి గాజు తొట్టి నిండ వెన్నెల నీరు 
నింపి, చందమామ పంపు తోడ 

గాలి బుడగ లనగజాలు చుక్కల జిమ్మి 
మింట దిప్పు మబ్బు మీల నెవరు?! 


పాల పుంతలోన పారు వెన్నెల యేట 
పూచి నట్టి కలువ పూలనంగ 
చందమామ సరస నందమ్ముగా కూడి 
తళుకులీను చుండె తారకాళి! 


నింగి పొయ్యి లోన నిప్పులు చిమ్మిన 
తరణి ఆరిపోయి తరిగిపోయె 
పొయ్యి లోన మిగిలిపోయిన నిప్పుల 
రేణువులన మిగిలె రిక్కగములు! 


17. కడలి గిన్నెలోన గల సబ్బునీటిని 
మూను '“బబులువేండు”' ముంచి యూది 
బుడగ లనగ నొప్పు నుడురాజి గగనంపు 
టంచు లంట జిమ్మి నించిరెవరు? 


18. నింగి పళ్ళెరమున నింపినారెవ్వరో 
చుక్క పప్పు బద్ద లొక్కబిగిని? 
విందు జనులకెల్ల నందించ గాబోలు 
చందమామ పిడత కింద పప్పు?! 


19. విరుల నింపి గిలక బిగలాగి విడిచెనా 
కాలమనెడు చిన్న బాలకుండు 
వెలికి నెగసి బడ్డ విరిసమూహము వోలె 
నమరె నుడువిలాస మంబరమున! 


20. వెలుగురేని కాంతి వేడిమి తగ్గింప 
జనులు పరచినట్టీ జల్లెడయన 
నొప్పె విన్ను చుక్కలొప్పె జల్లెడలోని 
కంత లనగ వెలుగు వింతలనగ ! 


గారాడారారారారారారాడారానానాదారాదాాదా నానా దా రానా దా నా డా॥ డి.యస్‌. గణపతిరావు 


21. చుక్కనాణమ్ము లన్నియు లెక్కపెట్ట 
రాత్రి పరఖామణీయంత్రరాజమందు 
పోసినారెవ్వరో విడదీసి చూడ 
ననగ నొప్పెను తారక లాకసమున! 


22. జగము లేలజాలు జగజెట్టియగు విశ్వ 
సార్వభౌము టంకశాల 'గగని 
మందు ముద్ర వేసి నట్టి నాణపురాశి 
వెలుగులీను చున్న వెండి భములు! 


23. కాలపురుషుడనెడు కామందు గారింట 
వెండి వెన్నెలపురి వేసి పోసి 
దాచి పెట్టుకున్న ధాన్యంపు రాశియె 
యొప్పు నాకసమున నుడుగణమ్ము! 


24. నింగి గోపురమ్ము నిండుగా చెక్కించి 
నిల్చబడిన మేటి శిల్పరాజి 
రిక్కలనగ దోచు లేకున్న హేమ కుం 
భముగ నేల నొప్పు హిమకరుండు?! 


25. పాప పంకిలంపు ష్లాస్టిక్కు ముక్కలై 
ఆకసంపు సరసు నలముకొనిన 


కశ్ళ్శలంపు సహిత కాలుష్య భూతమ్ము 
లనగ దోచు చుక్క లాకసమున! 


26. నింగి లోని సోమ లింగమ్మునకు నభి 
'షేక మెవరు పూని చేసినారు? 
చుటు నమరు పానవటాన నిర్మాల్య 
© © 
మట్లు తార లెల్ల నావహించె! 


27. చదలయిసుకపుంత “సడకుయోజన”గా సి 
మెంటురోడ్‌ గవర్నమెంటు వారు 
వేయుకొరకు పరచు పిక్క కంకర వోలె 
నలము కొనియె చుక్క లంబరమున! 


28. తెలుపు నలుపు టీవి తెరవోలె కన్పట్టు 
నింగి దట్టమైన నిశలలోన 
తేటదనము లేని తెరపైన బొమ్మపై 
చుక్కలలమినట్టు చుక్కలలమి! 


>> 


30. 


31. 


32. 


~~~ 


అారాగారారాడారారారాడాడారారాడారారాడాడారాడాలా డా॥ డి.యస్‌. గణపతిరావు 


టాపు తెల్లవెన్నెలకోటు డాబు చూడు 
లోన చుక్క కంతలతో బనీను చూడు 
గగనమనువాడు మధ్యతరగతి వాడు 
పై పటారము మాత్రము చూపువాడు! 


నిండు వరికంకులను దెచ్చి నెరపికట్టీ 
విన్ను చూరుకు (వేలాడ వెంటి కట్టి 
చూరలియ్యగ చుక్కపిచ్చుకలు వ్రాలి 
నట్టులున్నవి తారక లంబరమున! 


చందమామ చదలచానను ముద్దాడె 
మబ్బుల పరదాను మాటు జేసి 
పొలిచెనామె మేన పులకాంకురమ్ములు 
చొక్కమైన మెరుగు చుక్కలనగ! 


పగలు జగతి మీద పగబట్టినట్టుగా 
నెండకాసి జనుల నెండగట్టె 

తెలుపు చుక్కలున్న నలుపుతెర విహాయ 
సమున కట్టి జనులు చల్లబడగ! 


33. ఇనుని కోలుపోయి పెను విషాదమునంది 
క్రుంగిపోయి నట్టి నింగిజనులు 
కూడి సలుపుచున్న కొవ్వొత్తుల ప్రదర్శ 
నముగ దోచు చూడ నభము, భములు! 


34. నిశి చిరంటి ముందు “నీసు” పై కూర్చుండి 
“మూను హేటు” దీసి తానువంగి 
కాలపురుషుడిచ్చు పూలగుచ్చము వోలె 
నొప్పు నాకసమున నుడుగణమ్ము! 


35. దివము నేలువాడు దివిజనిర్హరణిలో 
మింట నీరు చిమ్ము ఫౌంటెయినును 
కల్పనమ్ము జేయగా జిమ్ము తుంపర 
లనగ నొప్పు తార లంబరమున! 


36. నింగి చేను లోన నీరు పారించగా 
“బిందు సేద్యము”ను పసందు జేసి 
చుక్క చుక్క లెక్క చొప్పున పారించు 
చున్న పగిది తోచు మిన్ను నిశల! 


~~ 


85. 


89. 


40. 


~~~ 


లారాగారారాడారారారాడాడారారాడారారాడాడారాడాలా డా॥ డి.యస్‌. గణపతిరావు 


. సమయ పాలనమ్ము సాగింప నుడు గడి 


యార మొకటి తా తయారుజేసి 
విశ్వవిభుడు మొలను పెట్టుకున్న పగిది 
నొప్పు నాకసమ్ము, నుడుగణమ్ము! 


యౌవనమున నున్న యామినీరత్నమ్ము 
(పేమలేఖ వ్రాసె ప్రియుని కొరకు 

ఆ సుదీర్ధ పత్రికాక్షరమ్ముల భాతి 

తార లాకసమున తళుకులీనె! 


భూమి పైన నేమొ పూజకు వేళాయె 
విరిసె చుక్క పూలు విన్ను పైన 
కోయలేము గగనకుసుమంబు లవియని 
మనసున సరిపెట్టుకొనగ వలయు! 


చందమామ విష్ణుచక్రమ్ము నింగిప్ప 
ధ్వీతలమ్ము పైన తిరుగుచుండె 
చుట్టు పక్క నున్న చుక్కలు చక్రమ్ము 
చిమ్మినట్టి నిప్పు గుమ్మటములు! 


41. రాత్రి రాజుగారు ధాత్రి నెల్ల తనదు 
పగటి సతికి బహుమతిగ నొసంగ 
చుట్టినట్టి మెరుపు చుక్కల కాగితం 

అ అ 
బనగ నొప్పు నిశల నంబరమ్ము ! 


42. నింగి కానవచ్చు నీటి కల్లోలమై 
వెక్కసముగ నురుగు చుక్కలురల 
నానకట్ట తెగిన నాపగారాని య 
య్యాపగా ప్రవాహ రూపమనగ! 


43. ఆకసమ్ము తములపాకుపై రాసిన 
సున్నమనగ నొప్పు చుక్కలెల్ల 
చందమామ వక్క చందమై తాంబూల 
చర్వణమున పండె సాంధ్యరసన! 


44. పూని మలిసంజ మండెడు పొయ్యిమీద 
నింగి పెనమును కాలంగ నిలిపి నీరు 
చిలకరించగ చుయ్యని మొలకలెత్తె 
చుక్క బుడగలు పెనముపై నొకృబిగిని! 


>> 


46. 


47. 


48. 


~~~ 


IIIS డా॥ డి.యస్‌. గణపతిరావు 


. ఆకసంపు టరటి యాకు పరచి నీటి 


చుక్కలు వెదజల్లి శుద్ధిజేసి 
నిండు చందమామ వెండిచెంబును పెట్టి 
వడ్డనకిట సిద్ధపరచిరవరు? 


అరయ నాకసంపు టద్దంబు తుడువంగ 
చిలకరించి నట్టి జలకణములు 
తారలయ్యె, వాని తడిపోవ నొత్తగా 
నిండు చందమామ తుండుగుడ్డ! 


విఠగి పీత = మరదు: నెరపిన చుక్కలు 
బీయ్య - మందు వెండి బిళ్ళ చంద 
మామ- పైన గురుతు మాసత్యదేవుండు 
నిత్యమగు వ్రతంబు నింగిలోన! 


వ్యోమ కేశుని ఘనజటా స్తోమమందు 
నిలువజాలని నాకధునీ జలంబు 

చింది తొట్రిల్లి ప్రిదిలిన బిందుచయము 
లిందు రుచినొప్పె తారల చందమగుచు! 


49. పెద్ద మొద్దు కన్వేయరు బెల్జుమీద 
సృజన సాగింప ముడిసరుకజుని కొరకు 
పోసి నడిపించుచున్నట్లు వ్యోమమందు 
కదులు చున్నది నక్షత గణము చూడ! 


50. క్రీడ కొరకు నింగి *కేరము బోర్జూయ్యె 
(గ్రహము లొప్పె లోన “కాయిను”లన 
చుక్కలయ్యై పైన చిక్కని “పౌడరు” 
“స్రెకరొనగ నొప్పె చందమామ! 


51. కొండమీద గుర్రుకొట్టి నిద్దురపోవు 
చుండె తలలనెత్తి చూడుడయ్య 
భీతిగొలుపునట్టి వింత యాకారమ్ము 
తెల్ల చుక్కలున్న నల్ల చిరుత! 


52. ఇంత గోగణమ్ము వింతగా కొండపై 
నడువ ధూళిరేగె, నడుమ వెల్ల 
గొడుగు క్రింద గాచు గొల్లవాడున్నట్టు 
లచట తారలును శశాంకుడొప్పు! 


>> 


54. 


ర్‌ర్‌. 


56. 


~~~ 


SII డా॥ డి.యస్‌. గణపతిరావు 


. ఇంత శ్రద్ధతోడ నెవ్వడూదెనొ చూడు 


తెల్ల చుక్కలున్న నల్ల బుడగ? 
పైకి నెగురవేయ నాకాశమెల్లను 
నిండి కానరాదు నింగి మనకు! 


నీలి రంగులీను నింగి సోడాబుడ్డి 
కొట్టి కొండమీద బెట్టెనెవడు?! 
చందమామ గళమునందు గోళీకాయ 
దానిలో బుడగలు తారకములు! 


క్రిక్కిరియ చుకృఖైదీల కుక్కివేయ 
నింగిజైలు చీకటికొట్టు నిండిపోయె 
శశిని మాత్రము సుఖసౌఖ్య శాంతులొలుక 


పెద్ద సింగిలు సెల్లులో పెట్టినారు! 


నింగి ఫిల్దరుకటువైపు నింపినట్టి 
వేడినీరు కాఫీపొడి తోడ కలసి 
తేనెరంగు డికాక్షను దిగిన రీతి 

జగతి గిన్నెలో నిండెను సాంధ్యకాంతి!. 


5/7. ఈ తమాలవృక్ష మిన్ని ఫలంబుల 
విరగ కాసె నిట్లు విన్నుపైన 
ఎవడు నాటినాడొ? ఎవడు నీటిని పోసె 
నెవడు పెరదీసాడొ? ఎరుగజోము! 


58. చందమామపరుపు నందు పాపనిబెట్టి 
నిద్రపుచ్చి వాని భద్రపరచి 
దోమతెర గొడుగును ప్రేమగా బోర్లించి 
నట్లు తారకాయుతాభ్ర మొప్పు! 


59. అపుడె వంది వార్చి యన్నంపురాళిని 
నింగిబుట్ట లోన నింపినారు 
చందమామ “హస్తి మందు వడ్డింపగా 
పెట్టినారు పెళ్ళివిందు కొరకు! 


60. వెల్లపూత పూయ తెల్లగా మెరయు స 
మాధిరాళ్ళు నింగి మసనమందు 
చుక్క లిచట పక్కపక్క నవాబు జ 
వాను చేరి మేను వాల్సినారు! 


>> 


62. 


69. 


64. 


రారారా! 


NINN డా॥ డి.యస్‌. గణపతిరావు 


. నింగిపాకపైన నీటుగా చుక్కలు 


పాకినట్టి పాదుకాకు లయ్యె 
మొదటి కాపు కాయ బూడిదగుమ్మడి 
కాయ యయ్యె కలువరాయడందు! 


చందమామ నింగి యందు చుక్కలబారి 
పడక సాగి బయట పడుట యెట్లు? 
దారిచూపుడనుచు కోరు ప్రహేళికా 
చిత్ర మంబరమ్ము రాత్రిపూట! 


కల్పముల చరిత్ర కలిగిన విశ్వ వి 
ద్యాలయమున ఛాత్రు లంత కలిసి 
మెలిసి తీసుకున్న మేటి ఛాయాచిత్ర 
మనగదోచు తారలంబరమున! 


నేల యీనినట్లు వేలాది జనములు 
చేరినట్లు తోచు తారకాళి 
చందమామ వేది చందమై నాటక 
రంగభూమి యనగ రాణకళ్మి 


65. గుమ్మడి వడియాలు కూర్చి యంబరమున 
నారబెట్టిరంవరొ తారలనగ 
ఎండు వరకువేచి యుండుటో? వేయించి 
పచ్చి వడియములనె పుచ్చుకొనుటొ? 


66. మిన్ను నల్లజింక మెరుపు చుక్కలమెని 
మురువు చందమామ ముకురమందు 
కనగ లోని మచ్చ కనిపించె నిర్రియె 
కొండ అద్దమందు కొంచెమయ్యె! 


67. నిద్రపోక నిలిచి నింగికాగితమంత 
నిండు నట్లు పండితుండెవండొ 
గణనజేసినటి గణిత సిదాంతమ్ము 

ప్‌ ధి 
కాగ తారలొప్పు గగనమందు! 


68. తూర్పు పడమర సూదుల తోడనల్లు 
మెరుగు చుక్కల యూలు స్వెట్టరు తయారి 
నింగి రూపము దాల్చి ననంగ దోచు 
వింతరంగుల తొలిసంజ సంతరించి! 


>> 


70. 


71. 


72. 


~~~ 


SII డా॥ డి.యస్‌. గణపతిరావు 


, సిగ్గుతోడ వంచి శిరసు, దోయిలి నించి 


రెప్పలెత్తి గిరిజ రక్కలత్తి 
వ్యోమకేశు పైన పోసిన ముత్యాల 
సేసలనగ చుక్క పూసలొప్పె! 


నింగి గిన్నె లోన నింపిరో దధ్యోద 
నంబు మలి నివేదనంబ నంగ 
తారలెల్ల నిండె తారాపధమ్ములో 
విశ్వవిభుని గొలువ వేగిరముగ! 


కొండ పైన చిలువ కుబుసమ్మును విడిచి 
మిన్ను నిండ పరుచుకున్న రీతి 

బూది వెన్నెల పొర పోయి చుక్కల నిగా 
రింపు లాకసమున కింపు నింపె! 


కొలత కందరాని మిలమిల తెలుపు దా 
రముల “లేసు” నల్లి రాత్రికన్య 
ఆకసమున పరచెనా? పరచి మరచె 
నా? యనంగ చుక్నలమరె పైన! 


73. ముచ్చటైన చుక్కప్రువ్వుల తలపాగ 
గాగ నంబరమును లాగి చుట్టి 
పైన చందమామ పగటు తురాయిని 
పెట్టి రాత్రి కన్య విభుని కిచ్చె! 


74. చుక్ళపొలుసు లున్న చక్కని మీనమై 
చలువకంట నమృతమొలుక గనుచు 
నింగి పైన నున్న నీలమేఘశ్యామ 
చదువులిచ్చి మమ్ము పొదువుకొనుము! 


75. కమరి చందమామ, కటిమచ్చ తరిగొండ, 
కడక తోడ నింగి కడలి నంత 
తరవ బుడగలట్లు తారలు కనిపించు, 
ఆదికూర్మరూప! అంజలింతు! 


76. సోమరేఖ కోర, రోమరాజి భములు, 
నింగి సూకరంపు నిందురూప 
మంధకార మనెడు ఆంబోధి లోనుండి 
వసుధ నుద్ధరింప వచ్చి స్వామి! 


>> 


75. 


79. 


80. 


~~~ 


INI డా॥ డి.యస్‌. గణపతిరావు 


. ఇరుల జూలు లోన మెరయు చుక్కల ధూళి 


సాచినట్టి కెంపు సంజ నాల్మ 
పగలు రాత్రి సగము సగమైన దేహమ్ము 
ననుదినమ్ము కనుల కనుభవమ్ము! 


వామనుండు పెరిగి వ్యోమంబు నంతయు 
పాదమున గొలువగ పదరజంబు 

నభము నంటి మెరసె నక్షతరాజియె 
నీలగగనమునకు వేల నతులు! 


రాయి రాయి పైన రామనామము వ్రాసి 
విన్ను సంద్రమందు వేయ తేలి 
రామసేతువనుచు రాజిల్లు నట్లుగా 
నుప్పరమున నొప్పు నుడుగణమ్ము! 


పరశురాము చేతి పదును గొడ్డలి పైని 
ఘస్ర విసర భాస్వదస్రకణ స 
మూహమనగ గగనదేహళీ తలిని న 
క్షతరాజి నుడువు జాలిగాధ! 


81. రిక్కలొప్పు మోహరించినసేనలై 
మధ్య నిలిచె చందమామ రథము 
రథియు సారథియు పరామర్శ సేయుట 
తేరి చూడ మనకు తెలుపు జాడ! 


82. నీలి యంబరమ్ము నిండుగా కట్టి రే 
వెలుగు కల్లుముంత పెదవి జేర్చి 
తాగునపుడు చింది రాలు చుక్కలతోడ 
చెల్లు నీలినింగి సీరి యనగ! 


83. నింగి గుర్రమెక్కి నెలవంక కత్తి చే 
దాల్చి వచ్చు కలికి ధాటి జూచి 
పరుగు లెత్తుచున్న పాపుల వరదయెై 
యొప్పు చుక్కలెల్ల నుప్పరమున! 


84. కటిక చీకటి నింగి ప్రాంగణము నందు 
నిరసనలు చేయు వారిని నిలువరింప 
నటి శెనను చిమ్మిన నీటి నురుగు 
లనగ తారక లొప్పె విహాయసమున! 


>> 


86. 


87. 


రర. 


రారారా! 


INNIS డా॥ డి.యస్‌. గణపతిరావు 


. విస్తరించె బోధివృక్షమై నింగి, న 


క్షత్ర రాజి దానీ పత్రరాజి, 

చెట్లునీడ లోన గట్లుచంద్రశిల, త 
ల అ 

ధాగతుండు గురుతుగాగనుండె! 


నింగి పంటచేను, నిండుతమము పంట 
విరగ పండెనంట, తిరిగి మందు 
చందమామడ్రోను చల్లగా పైనుండి 
కురియు చుక్కలంట మెరయు భములు! 


అరయ పుణ్యపురుషు లస్తమించిన నింగి 
తార లగుదు రంచు భరత జాతి 
నమ్మకమ్ము గాన నక్షత్రరాజిని 
గాంచునపుడు నాకు గర్వమొదవు! 


దివిజగంగ లోన దివ్యాంగనలు కూర్చి 

తీర్చి వదలినట్టి దీపతతులు 

మినుకు మినుకు మనుచు మిన్నేట కనిపించు 
చున్నవదిగొ పైన చుక్కలనగ! 


89. రత్నగర్భ యనుచు రత్నాకరంబని 
భూమి కడలి పేర్ల కేమి గాని 
నింగి గర్భమందు తొంగిజూచిన నాడు 
పేరుబెట్ట నోరు పెగలబోదు! 


90. నింగి నూతిలోన నీరెండి కరకైన 
చుక్కరాళ్ళు తేలి వెక్కిరించె 
చందమామ చేద నందువేసితి నేను 
దొరువు లూరగానె తోడు కొనగ! 


91. ఉదయమస్తమయము ముదిరిన వస్తాదు 
లిరుగడల నిలబడి బుక్షరజ్ఞు 
వీగ్గలాగు చున్న “టగ్గాఫు వారు”గా 
దోచు నాకు భముల తోడి చదలు! 


92. ఉరుము మెరుపు పూజ్య మూరకే పురివిప్పె 
నింగిలోన తెల్ల నెమలి చూడు 
మెరయు తారలెల్ల పురిలోని కన్నులు 
నెమలి వదనమయ్యె హిమకరుండు! 


>> 


94. 


95. 


96. 


~~~ 


IIIS డా॥ డి.యస్‌. గణపతిరావు 


. నింగి యీతచెట్టు నిండు గెలలు వేసె 


ననగ నొప్పు తార లంబరమున 
గెలల నడుమ గీతగీసి కట్టిన కల్లు 
ముంత చందమామ వింత తోచు! 


నింగి నల్లతుమ్మ నిట్టనిలువు మాను 
గాట్లు పెట్టిరెవరొ కత్తి తోడ 

చుక్క చుక్క జిగురు చుక్కలై స్రవియించు 
చుండె నింగిమాను నిండెననగ! 


నింగి నారింజ వృక్షము నిండు కాపు 
కాయ, నొక్కడు బుట్టలు కట్టవచ్చి, 
కట్టి చూపించిన మొదటి బుట్ట వోలె 
చక్కగా చుక్కలకు మధ్య చంద్రుదొప్పె! 


'ఛారిటీ క్రికట్టు' 'తారిలాడగ 'ఫేన్సు 
మూక చుట్టుముట్టె, మూక లోన 
వారు వీరు వేరువేరుగా గుర్తించ 
లేనియటుల నింగి రిక్కలమర! 


97. జగతి కప్పు పైన చక్కని చుక్కల 
“షాండిలీరు” బెట్టి చందమామ 
“బలుబు నడుమ వెలుగులొలుకంగ బిగియించి 
జిలుగు లద్దినట్టి శిల్పి యెవరు? 


98. నింగి సం[ద్రమందు నెలవంక యోడ తా 
నొరిగి మునిగిపోవు చున్నదదిగొ! 
చిక్కుకున్న వారు చుక్కబోటుల లోన 
బీక్కువిక్కు మనుచు నెక్కిరిదిగొ! 


99. తారకావళి కారీగరీ రహించు 
నింగి నీలంపు ఛాదరాసంగి రెవ? 
రాలపించిన దెవరు కవ్వాలి? సాంధ్య 
రాగమున తీపిసూఫీ పరాగమద్ది? 


100. ఈ చీకటి డిబ్బీలో 
ఈ చిల్లర చుక్కడబ్బు లెవ్వడు వేసెన్‌? 
ఆచూకీ లేకుండా 
నే చక్కగ పగటిపూట నెక్కడ దాచెన్‌? 


నారాడారానాడాడారారాడారానానాదారాదాదా దానా నాదా రానా నానా డా॥ డి.యస్‌. గణపతిరావు 


101. ఆకసంబున పొడిచిన తోకచుక్క 
నిలువుగా నిల్చి పొడుగని కులుకుచుండె 
అరయ నింగి పందిరికి బ్రేలాడునట్టి 
రాయి కట్టిన యొక పొట్లకాయ వోలె! 


102. నీరు నిలువ జేసి నీలిమేఘములతో 
గగనగంగ కెల కటగటి 
ae శు “కు 
విడిచి వాన నీరు విద్యుత్తు పుట్టింప 
దీప్తలమరె చుక్క దీపములకు! 


103. చుక్క ధాన్యరాశి నొక్కచో ప్రోవిడి 
రాత్రి దాని పైన రాజముద్ర 
భద్రతా పరముగ ముద్రించినట్లుగా 
చందమామ గగన మందు వెలి7! 


104. ఈ తమాలవల్లి యిన్ని చుక్కల మొగ్గ 
లేల తొడుగునొాక్నా? తేలదందు 
నొక్కటెన విచ్చి చక్కగా ఇనపుష్ప 
మౌనటన్న లోని ఆశలేమొ? 


105. ముసలి దయ్యము తెల్లని ముసుగు వేసి 
సంచరించుచు నున్నట్లు చంద్రుడొప్ప 
చూచి భీతిల్లునట్లుగా చుక్కలొప్పు 
మినుకు మినుకంచు వణుకుచు మింటిపైన 


106. కాలపురుషుడు నింగిచేలో 
కష్టపడి పండించ జొన్నలు 
విరగ కాసిన కంకులల్లే 
చుక్కలున్నాయీ! 


నేను చెప్పినమాట నిజమే 
కాకపోతే కోసి వాటిని 
తూర్ప్చుగట్టున సూర్యుడంటూ 
కుప్పవేస్తారా? 


107. తొక్కచెక్కిన చందమామా 
పనసకాయను పొట్టు కొడితే 
అటైె చిందిన పొట్లుమల్లే 

లయ © ౧౧ 
చుక్కలున్నాయీ! 


గారారాగారారారారారారారారారారారారారారారారారారారాడాలా డా॥ డి.యస్‌. గణపతిరావు 


నను చెప్పిన మాట నిజమే 
కాకపోతే సంజ పసుపును 
పొట్టు పైనా చిలకరించీ 
మూట కడతారా?! 


108. మాసిపోయిన నింగి బట్టను 
చందమామా సబ్బు కొడితే 
పుట్టినట్టీ నురుగుమల్లే 
చుక్కలున్నాయీ! 


నేను చెప్పిన మాట నిజమే 
అంబరమ్మును రాతిరంతా 
ఉతికి ఆరేస్తేనె ప్రొద్దుట 
మరల మెరిసేది!! 


109. నింగి గాజు ప్లవరువేజున 
నీరు నింపీ మెరుపు చెమ్మీ 
ముక్కలెన్నో వేసినట్లుగ 
చుక్కలున్నాయీ! 


నేను చెప్పిన మాట నిజమే 
వెలుగు సూరీడన్న పువ్వుల 
గుచ్చమెవ్వడొ తెచ్చి దాన్లో 
గుచ్చి పెట్టాడూ!! 


110. నింగి నల్లని గుడ్డపరచిన 
భిక్షువర్నీయసికి పాంధులు 
ముష్టి వేసిన చిల్లరల్లే 
చుక్కలున్నాయీ! 


నేను చెప్పిన మాట నిజమే 
కాకపోతే తూర్పు పెనమున 
సూర్యబింబం రొట్టెముక్కను 


కాల్చుకోగలదా?! 


- సంపూర్ణము - 





శా. డి.యస్‌. గణపతిరావు 


M.D. (| 5 
తివేణి 

దివ్యలోచన శతకములు 
మకుటం లేని మహారాజులు 


చిరుజల్లు 
తుధద్యవ్యూటాం 


వొండురంగ మాహాత్య్యం (రసజ్ఞవ్యాఖ్య) 
తేనెపలుకుల అన్నమయ్య 
వెన్ను ముద్దలు 


